ప్రచురణ: 

గాయత్రీ శక్తిపీఠం, నారాకోడూరు 

గుంటూరు జిల్లా - 522 212 
ఫోన్‌: 0863-534440 


నిత్య జీవితంలో తులసి ఉపయోగములు 


ప్రపంచములో నాగరికత ప్రారంభమైనప్పుడు మానవుడు రోగములు 
జెషదులు అను విషయములతో పరిచితుడయ్యేను. మనకు ఏవిధమైన 
శారీరక బాధకల్గినను దాని నివారణకు మందు గుర్తుకు వచ్చును. 
అధునిక వైద్యవిధానములోని బిళ్ళలు, రసాయనములు, ఇంజక్షనులు, 
గొట్టపుమందులు మొదలగునవి పూర్వాకాలమునలేవు. ఆకాలమున 
సామాన్య వననతులువేజులు, మూలికలను స్వాభావికముగా 
మందుగానువయోగించెడ్‌వారు. వాటివలన రోగము పూర్తిగా 
నిర్మూలింపబడెడిది, తులసి కూడా యెషదులలోనొకటి. 

బుషిశ్వరులు తులసిని ఎల్లప్పుడు వాడుచుండుటచే వందలకొది 
చిన్న, పెద్దరోగములు నివారించబడుటయే గాక దాని ద్వారా 
వరినరవాతావరణము గూడా శుద్దము, ఆరోగ్య వ్రదమగునని 
అనుభవము ద్వారా గ్రహించిరి. మరియు వివిధ రూపముల దానిని 
ప్రచారము చేయసాగిరి. ప్రతి ఇంటను ఒక తులసి మొక్కను నాటి 
దానిని నంరక్షించుట, మతవరముగా ముఖ్య కర్తవ్యముగా 
ఉపదేశించిరి. ముఖ్యమైన పుణ్యస్థలములందు. తులసి వనమును 
పెంచుటవల్ల దాని ప్రభావము పరిసర దూరప్రాంతములపై బడునని 
బోధించిరి. 

రాను రాను తులసి మొక్క ఆరోగ్యవ్రదమైన సాత్వికమైన గుణ 
ప్రభావముచే దానిని భక్తిబావముతో చూచునట్టి జనాధరణ కల్గిన 
దాయెను. ఈవిధముగా తులసి యొక్క ఉపయోగముమరింత వృద్ధి 
పాందసాగెను. ఏవన్తువైనను శ్రద్దతోను, విశ్వానముతోను 
ఉపయోగించినచో దానిని ప్రభావము శీఘ్రముగాను, అధికముగాను 
గోచరించుచుండును. మన వైద్య గ్రంధములలో చికిత్స కొరకు 
వనమూలికలు సేకరించునపుడు ప్రత్యేక విధులు, నక్షత్రములలో 
వాటిని సేకరించబడినది. ఈవిధముగా మానసిక భావన ద్వారా 


నిత్య జీవితంలో తులసి ఉపయోగములు 


'సేకరింపబడిన మూలికలు నిర్లక్యముగా గ్రహించబడిన బెషధులు కంటే 
అత్యంత ప్రభావము కలవియగునను ఉద్దేశ్యమే ముఖ్య కారణము. 
కొందరి అనుభవజ్ఞుల కథనము ప్రకారము తులసి శారీరకరుగ్మతలకే 

కాక మానసిక లేక అంతరిక భావములు, విచారములపై గూడా తన 
తభావము చూవునని తెలియుచున్నది. మన మత 
(గంధములననునరించి వన్తువు నాణ్యత యొక్క (ప్రత్యక్ష 
గుణములచేతను గాక దాని సూక్ష్మమరియు కారణ ప్రభావమును కూడా 
దృష్టిలో నుంచుకొని నిర్ణయించబడినది. తులసి వల్ల జ్వరము, దగ్గు, 
పడిసెము మొదలైన రోగములు నివారింపబడుటయే గాక మనస్సులో 
వవిత్రత, శుద్ధత, భక్తి భావములు వృద్ధిపాందును. ఈనిజము 
గ్రహింపచేయుటకై శాస్త్రములలో ఈవిధముగా చెప్పబడినది. 

త్రికాలవినతా ప్రయాశ తులసీ 

విశిష్యతే కాయశుద్ధి శ్చాంద్రాయణ శతం వినా 

తులసీ గంధమాదాయ యత్రగచ్చతి మారుతః 

దిశోదశశ్చ పూతాస్తుర్భూత గ్రామాశ్చతుర్విధః!! 
భావం: త్రికాలములందు తులసిని సేవించినచో అనేక చాంద్రాయణ 
వ్రతములకంటే మిన్నగా శరీరశుద్ధియగును. తులసి యొక్క సువాసన 
వ్యాప్తించునంత వరకు వాతావరణము, అందునివసించు ప్రాణికోటి 
పవిత్రులు, నిర్వికారులుకాగలరు. 
తులసి యొక్క అపారమహిమ 

తులస్‌ యొక్క మహిమ, గుణగరియ కేవలము కల్పనేకాదు. 

భారతీయుల వందల నంవత్సరములనుండి అనుభవముచే 
ప్రత్యేకదేవాలయము, తీర్చస్థానములు సద్భుతాములలో తులసికి ప్రత్యేక 
స్థానమీయబడెను. 
ప్రస్తుతము ఆధునిక విచార శీలురైన దేశీయుల కూడా తులసి మొక్క 
విశేషములనంగీకరించుచున్నారు. వారు వాతావరణ శుద్ది కొరకు 
సాత్వికభావనల వృద్ధికి తులసి మొక్కలను కుండీలలో నుంచి తమ 


4 


శిత జీవితంలో తులసి ఉపయోగములు 


తమ భవనములముందర అలంకరించుచున్నారు. 
అందుచే మనము తులసిని ఏ భావముతో సేవింతుమో మనకు 
దాని వల్ల కలుగు శారీరక మానసిక, ఆధ్యాత్మిక లాభములు హెచ్చు 
తగ్గులుగా పొందుదుము, తులసి వలన కలుగు లాభములను దృష్టిలో 
నుంచుకొని అనేక కథలను రంచించుటయేగాక షోడశోపచార పూజా 
విధానమును ఏర్పరచిరి, ఈ విషయమును పామర జనములో 
అంధవిశ్వానము(గుడ్డి నమ్ముకము)ను ప్రోత్సహించినాను. తులసి 
సాలగ్రమము కొరకు వివాహ సమయమున అనేక రూపాయలను 
ఖర్చుచేయుచున్నను, ప్రతి ప్రదేశముందును తులసిని నాటు విధానము 
ప్రచారములో జొప్పంచెను. తులసి యందు అనేక దేవతలు నివాసము 
చేయుదురని పౌరాణికులు చెప్పుచుందురు. 
తులన స్యాంసకలదేవా ౩ వసంతి సతతం యతః 
అతస్తామచయేల్లోకాః సర్వాన్‌దేవాన్‌ 
తా॥ తులసి మొక్కయున్నచోట త్రిమూర్తులు మొదలగు దేవతలు 
నివసింతురు. పుష్యరాద్యాని తీర్థాని గంగాద్యాస్తరి తస్తధా 
వాసుదేవాదయోస్తిష్టిన్తి తులసీ దళే!! 
తులసి దళములందు పుష్యరాది తీర్ధము, గంగా మొదలగునదులు 
వానుదేవాది దేవతలు నివసింతురు. 
రోపనాత్‌, పాలనాత్‌, నేకాత్‌, దర్శనాత్‌, స్పర్శనానృణామ్‌ 
తులసీదహ్యత్‌ పాప వాజ్మన: కాయసంచితమే 
తులసిని నాటుట, పోషించుట, నీరుపోయుట, దర్శించుట, తాకుటచే 
మానవుని వాక్కు, మనను, శరీరముల నకల పావముల 
సంచయముతొలగును. 
సర్వోషదిరసేననపురాహ అమృతమంధనే 
సర్వపత్వోపకారాయ విష్ణునా తులసీకృతాః 
ప్రాచీన కాలమున అమృతమధన సమయమున సమస్త జెషధులు, 
భస్మములకు మందుగా విష్ణువు సమస్త ప్రాణులు ఉపయోగార్థము 


నిత్య జీవితంలో తులసి ఉపయోగములు 


తులసిని సృజించెను. 
తులసి యొక్క రోగనాశన శక్తి 
ప్రాచీన గ్రంధకర్తలు తలని మహిమను నర్వమానవుల 
హృదయములలోను హత్తుకొనునట్లు ప్రశంసించి దాని వల్ల కలుగు 
బహువిధలాభములను ఉగ్గడించిరి. తులసి శారీరక రోగనాశకారియగుట 
ప్రత్యక్ష్యమేయైనను కఫము, జలుబు, జ్వరము మొదలగు వాటిని 
తొలగించుటలో కూడా ప్రాశస్త్యము కలదు. ప్రాచీన భారతీయ చికిత్స 
విధానములో అతి ప్రాచ్యము, మాన్యములైన చరక సంహితలో తులసి 
మొక్క గుణములు ఇట్లు వర్ణించబడినది. 
హిక్కాజ విషశ్వాస పార్వశూల వినాశినః 
పిత్త కృతత్కఫవాతఘ్న సురసః పూర్తి గ్రంధహ!! 
తులసి(సురస) దగ్గు, విష వికారము, ఎక్కిళ్ళు, ప్రక్క ఎముకల 
నొప్పిని పోగొట్టును. దీనివలన పైత్యాధాకము, ధూషితకవలాలు, 
వాయువు నశింపచేయును. దుర్గంధములను కూడా పోగొట్టును. 
భావప్రకాశమను వైద్య గ్రంధములో 
తులసీ కటుకాతిక్తా హృదయోస్టా దాహితపిత్తక్తాత్‌ 
దీపనా కష్టకృచ్భ స్రాసార్వ రుకకఫవాతజిత!! 
తులసి కటు, తిక హృదయములకు లాభసాటి చర్మరోగములలో 
నతృ్ఫలితమునిచ్చునది. జీర్ణ శక్తిని కలిగించునది. మూలశంకను 
పోగొట్టునది. అని వర్ణించబడెను. ఆయుర్వేద శాస్త్రజ్ఞులు అన్ని బెషధులు, 
వనమూలికల గుణములు తెలువునట్టి నివుంటువును రచించి 
అందుతులసి మొక్క గుణములు తెలుపునట్టి అందు తులసి మొక్క 
గుణములు విస్తరించి వ్రాసిరి దన్వంతరి నిఘంటువునందు. 
తులసీ లఘురుష్టాచ్యరూక్షకపవినాశిని 
క్రిమిదోషం నిహంతశ్రైషారుచి కృద్వహ్నిదోషనీ!! 
తులసి కొద్దిపాటి వేడిని, రూక్షకఫదోషము, క్రిమిదోషహారి వేడిని 
పుట్టించునదియును. రాజవల్లభ నిఘంటువునందు. 


6 


తులసి పిత్తకృద్వాదా క్రిమి దుర్గంధ్యనాశినీ 
పశ్విశులాపూరిత శ్వాసకా సహిక్కావికారజిత!! 
తులసి పైత్యనంబంధమైన, వాత క్రిమి, దుర్గంధములను 
పోగొట్టును. వ్రక్కయెటముకలనొవ్చీ, దగ్గు, శ్వాన, ఎక్కిళ్ళను 
నివారించునది కైయదేప నిఘంటువు నందు. 
తులసీ తురవాతిక్తాతీష్టోష్ణా కటుపాకినీ 
రుక్షా, హృద్యాలఘ: కటుచేదాపితాగ్ని వర్థనీ!! 
జయేదవాత కఫశ్వాసకారుహిద్మావమి కృమనీన 
దౌరగంధ్య పార్వరుక కుష్ట విషకృచ్ళన్‌ ప్రాదృగ్గంధ:ః 
తులసి తీస్‌ఐకటు, కఫదగ్గు, ఎక్కిళ్ళు, క్రిమి దుర్గంధము, పార్శళూల, 
మేష్టు, కంటి జబ్బులు, వాంతులు మొదలగువాటిని పొగొట్టును. 
తులసి ప్రకృతికనుకూలమైన బిషథి 
గ్రంధములలో తులసి తీక్షణమైనదిగా పేర్కోన్నప్పటికి దాని తీక్షణత 
ప్రత్యేకమైన క్రిమినాశనములకే పరిమితము. ఆధునిక కాలములో 
కీటకనాశకము, దుర్గంధమును పోగొట్టుముందులు ఎక్కువ 
మోతాదులలో వాడుటవల్ల కలుగువోని తులనిలేదు. అది 
గృహోపయోగమైన వనస్పతి యగుటవల్ల ఎట్టి ప్రమాదము లేదు. ఈ 
విషయములో ఇతర బెషధములకంటే తులసి మిన్నయే. దీనిని 
బాగవత్రసాదము చరణామృతము పంచామృతము మాదిరిగా భావించి 
సేవించవచ్చును. ఇతర బెషధములు వివిధ రసాయనిక 
పదార్థములకలయికచే అవి తమస్వాభావిక గుణములు కోల్పోవు 
'ప్రమాదమున్నది. కాని తులసి మన ఆహారములోనొక అంగమైనది. 
"పైగా ఇది క్రొత్తగాను, ప్రాకృతిక రూపములో దొరకును. అందుచే 
దీనివలన శరీరములో ఎట్టి దూషిత పదార్థముచేరుటకు వీలులేదు. 
శోంఠి మిరియము, లవంగము, ఏలకులు, నిమ్మతొక్కలు మొదలగు 
వస్తువులు నిత్యవ్యవహారములోనివే. 
అందుచే తులసి మందుగా వాడినను ఎట్టి హానికలుగదు. అంతేకాక 


నిత్చ జీవితంలో తులసి ఉపయోగములు 


శరీరములోని ఎటువంటి దూషితపదార్ధము చేరదు. తులసి శరీరత 
యంత్ర నడకకు దోహదము చేయును. రోగమును పోగొట్టటలో 
నవాకరించును. వైద్యాలు ఉవయోగించు ఇంజక్షన్లలో 
విషపదార్థముండును. భస్మముల వలన కలుగు దుష్టపరిణామములుగాని 
తులసి వల్ల కలుగనేరవు. పదిపన్నెండు తులసి ఆకులను నమలినను 
ఎట్టి హాని చేయని సౌమ్యవనస్సతి. 
తులసిలోని జాతులు 

తులసిలో రెండు రకములుగలవు. ఒకటి గౌరి, లేక రామ అనియు, 
'రెండవది శ్యామ అనియును కలవు. గౌరి తులసి లేత ఆకుపచ్చగాను 
శ్యామముదురు ఆకుపచ్చగాను ఉండును. కఫనాశనముకు శ్యామ 
తులసియే శ్రేష్టము ఏలననగా ఆయాకులలో రసము, గంధము(వాసన) 
తీవ్రముగా నుండును. 

వనతులని లేక కఠేరక అను మరొక జాతికలదు. పెరటిలో 
తులసీకంబే వాసన తక్కువగానుండుటచే విషమును పోగొట్టుటకు 
శ్రేష్టమైనది. రక్తదోషములు, నేత్రరోగములు, కుష్టు, ప్రసవవేదనలో 
ఎక్కువగా ఉపకరించును. 

మరువక మను వేరొక జాతి కలదు. 'రాజమార్తండ' యను 
గ్రంధమునందు కత్తి దెబ్బలను మాన్సుటలో ఎక్కువసహకరించును. 
విషజంతువులు కరచినచో తులసి రసమును పూసినచో నయమగును. 

నాల్గవది “బబరీ' లేక 'బుబయీతులసి' యొక్క లేతరామ్మయందు 
తీక్షణత ఎక్కువ కనుక దీని గింజలు యూనానీ వైద్యులు తుఖ్యరేహ 
అందురు. ఇందు మంత్రముగ్ధులను చేయు ఉపయోగము కలదు. 
ఇది వీర్యవృద్ధిని కలిగించును. అనేక ప్రదేశములలో గల తులసి 
మొక్కలలో గాఢమైన సువాసన యుండును. ఆది క్రిమినాశకారి. 
జ్వరనివారణి 

భారత దేశములో మలేరియా జ్వరము విన్తరించుచున్నది. 
వర్షాకాలము తర్వాత దోమకాటుచే ఈ జ్వరము వచ్చును. తులసి 


నిత జీవితంలో తులసి ఉపయోగములు 


మొక్కలు దోమలను పారద్రోలును. తులసి ఆకులను మిరియపు 
గింజలను కలిపి నూరి అముద్దను సేవించుట లాభము. సరళమైన 
నివారణోపాయము డాక్టర్లు ఇచ్చు క్వినైన్‌ మందు వాడినప్పుడు అందలి 
వేడిచేయు పదార్థము ఉండుటవల్ల జ్వరమునయమైనను అనేక 
ఉపద్రవములు సంభవించును. అందుచే ఖుస్కి, వేడి చేయుట, తల 
తిరుగుట, చెవులలో హోరు మొదలగునవి సేవించుట అవస్యకము 
కాని సామాన్యులకు దొరుకుట దుర్లభము. 

జ్వరచికిత్సలు 

1. పడిశెము వలన జ్వరము వచ్చినపుడు తులసి ఆకులను 
నములవలెను. 

. మలేరియాకు 1 చటాకు తులసి ఆకులు 1/2 చటాకు మిరియాలు 
మెత్తగా నూరి మాత్రలుగా దేసి 3 గంటలు కొకసారి రెండు మాత్రలు 
చొప్పున నీటితో సేవించవలెను. 

. తులసి ఆకులు 11 మిరియాలు వాము 2 మాషలు, శొంఠి 2 మాషలు 
నూరి నీళ్ళతో కలిపి శుభ్రమైన మట్టిపాత్రను గాని పోసికాచి వేడి 
చేసి ఆ మిశ్రమమును అందులో పోసి దాని ఆవిరిని రోగిశరీరమును 
తగులునీయవలెను. ఆ మిశ్రమము ఉడుకుచుండగా అందుసైధవ 
లవణమును కలిపి త్రాగవచ్చును. దీని వలన అన్నిరకముల 
జ్వరములు నయమగును. 

. మందజ్వరములకు పుదీన, తులసీ ఆకులు రసం ఒక్కొక్క తులము 
౩ మాషలు పటిక బెల్లము కలిపి సేవించవలెను. 

. శీత జ్వరములకు తులసి ఆకులు, పుదీనా అల్లం అరతులం చొ॥న 
కషాయము త్రాగవలెను. 

. విష జ్వరములకు తులసి ఆకులు నల్లములగ ఆకులను నూరి 
ఆచూర్ణమును గోరువెచ్చని నీటితో సేవించవలెను. 

. మంద జ్వరములకు అరతులం తులసి ఆకులు, నల్లదాఖి పది 
గింజలు, మిరియాలు 1మాష, పుదీనా 1మాష వీటిని మెత్తగా నూరి 


7d 


g 


శిత్య జీవితంలో తులసి ఉపయోగములు 


వడకట్టి పటిక బెల్లం కలిపి సేవించవలెను. 

8. 1తులం తులసి ఆకుల రసమును సేవించిన విష పురాణ జ్వరములు 
నయమగును. 

9.1 తులం తులసి అకులు 1 తులం మిరియాలు, కాకరాకులు 1 
తులం కూటకీ 4 తులములు నూరి బటాణీ గింజంత మాత్రలు 
కట్టి ఎండబెట్టి మాత్రలను జ్వరమునుకు ముందు, సాయంకాలము 
'రెండేసీ మాత్రలు సేవించిన పడిశముతో వచ్చు జ్వరము 
నయమగును. ఆరోగ్యవంతులు కూడా మలేరియా 
కాలములో ఒక మాత్రచొప్పున ఉదయము సేవించిన మలేరియా 
రాదు. ఈ మాత్రలు రెండు నెలల వరకు మాత్రమే పనిచేయును. 

10.తులసి ఆకులు, సునాముఖి అకు నీళ్ళతో నూరి వడగట్టి త్రాగిన 
సకల జ్వరములు నయమగును. 

11కఫజ్వరములలోతులసి ఆకులు, నాగరమేందా, శొంఠి సమముగా 
నూరి కఫాయం కాచి సేవించవలెను. 

12.రెండు పిప్పళ్ళు నూరి, తులసి ఆకు రసం తేనే కలిపి సేవించిన 
ఎల్లప్పుడు ఉండే జ్వరము నయమగును. 

13.తులసి ఆకులు వేపచెక్క రసం సమానముగా తీసికొని కొన్ని 
మిరియాలుతో వేడి నీటితో సేవించిన కోతలసమయములో వచ్చు 
జ్వరమునయమగును. 

14.సామాన్య పడిశమునకు తులసి ఆకులు కషాయములో పాలు, పటిక 
బెల్లం వేసి త్రాగిన నయమగును. బజారులో అమ్మబడు టీ కంటే 
ఈ కషాయము చాలా శ్రేష్టము. 

దగ్గుపడిశము 
చరక సంహితయందు దగ్గునకు పట్టుతేనెతో తులసి రసము కలిపి 

సేవించిన ఎక్కువ లాభదాయకమని చెప్పబడినది. (చికిత్స స్టాన్‌ అ. 

58-78) ఉబ్బసము నయము చేయుటలో తులసి శ్రేష్టమనిచరకము 

చెప్పబడినది. 


10 


1. సాధారణ దగ్గుకు తులసి ఆకులరసం, అడూసా రసము నమముగా 
సేవించవలెను. 
కోరింత దగ్గుతో లేత తులసి కొమ్మలేక ఆకులు అల్లంతో నూరి 
తేనెతో సేవించిన నయమగును. 

. తులసి గింజలు శొంఠి కేరి వేరు సమబాగములుగా నూరి జల్లించి 
అందు కొద్దిపాటి చూర్ణమును(1/2మాషా) తేనెతో కలిపి సేవించిన 
దగ్గునయమగును. 

, లేత తులసి అకులు బచ్‌ పిప్పళ్ళు 1/2 తులం చౌ॥న మిస్రీ 
(పటికబెల్లం) 2 తులములు ఒక సేరునీళ్ళలో మరిగించి సగము 
అగువరకు మిగిలిన తర్వాత వడకట్టి ఒక్కొక్క చటాకు చొప్పున 
పలుసార్లు సేవించిన కోరింత దగ్గు నయమగును. 

. చిన్నపిల్లల దగ్గుకు తులసి ఆకులు 2 గింజల ఎత్తు కాంకడాసింధి 
మరియు అతీస్‌ 2 గురిగింజలు ఎత్తు తేనెలో కలిపి తల్లిపాలతో 
ఇచ్చిన తగ్గును. 


. తులసి ఆకుల రసము ములహరకి సత్‌ కలిపి తాగినచో కూడాదగ్గు 
నయమగును, 


. తులసి, కసేది ఆకులు రసము కలిపి త్రాగినచో కూడా దగ్గుతగ్గును. 

. పొడి దగ్గుతో గొంతుక ఆర్చుకొనిపోయినప్పుడు తులసి అకులు, 
వట్టివేళ్ళు(ఖస్‌ఖస్‌) ములహరి నూరి సమభాగములు చేసి పటికి 
'బెల్లమును కలిపి గోరువెచ్చని నీటితో సేవించవలెను. 

. 1/2 తులం తులసీ ఆకులు గోధుమ పొట్టు ఒక తులం ములహరి 
12 తులం పావుశేరు నీళ్ళలో మరగించి సగము అగువరకు 
కాచివడకట్టి పటికబెల్లం చూర్ణంతో సేవించిన దగ్గువెంటనే 
నయమగును. 

10.5,6 లవంగములు నూరి తులసి ఆకులతో సేవించిన అన్ని రకముల 
దగ్గునయమగును. 
11 తులసీ ఆకులు, పసుపు, మిరియములతో తగురీతిలో తయారైన 


కషాయము సేవించిన జలుబు నయమగును. 
కన్ను, ముక్కు, చెవి హోగములు 
ఇంద్రియములలో ఈ మూడును ప్రధానమైనవి. వీటిరోగ నివారణకు 
తీవ్రమైన ఓ మందులు వాడుటమంచిదికాదు. తులసి వంటి 
సౌమ్యఆవదలేని వాడంకచే ఈ అవయవముల రోగములు 
నయమగును. 
గోరవే, శిరసే, శూలే, సీనసే, అర్ధబేధకే 
'శ్రీమీ వ్యాధావపస్మారే ఘ్రావోనాశే ప్రవేహికే!! 

భావం:- తులసిని వాడుట వలన తలలో నుండు దోషములను పోగొట్టి 

తలబరువు తలనొప్పి, పీనన, పార్చనొప్పి, కృమి, మృగ, వానన 

శక్తినశించుట మొదలగునవి నయమగును, 

1 తులసిగింజలు 2 మాళ్‌ రసీత్‌ 2 మాళో, ఆమా పసుపు 2 మాక్‌ 
నల్లమందు 2 గురివింద గిజలు ఎత్తు రీతిలో గుబాల్‌ పప్పులో 
కలిపి నూరవలెను, దీనిని కండ్లకు చుట్టును పూసినచోపోటు ఎరువు 
తగ్గును. 

. తులసి ఆకులరసం కంటిలో పోసినచో కండ్ల బాధలు నయమగును. 
తులసి రసములో కొద్దిగా మంచితేనె కలిపి సీసాలో నుంచుకొని 
చుక్కలమందువలె వాడవచ్చును. 

. కండ్లలో పాటు దురద ఉన్నచో తులసి ఆకులు కషాయము కొద్దిగా 
పిటకరీ అరగదీసి దానిని గోరు వెచ్చగా నున్నప్పుడు దూదిని అందులో 
తడిపి కనురెప్పల పై అద్దవలెను. 5 నిమిషములలో రెండు 
పర్యాయములు అట్లు చేసినచో కండ్లు శుభ్రపడును, 

. చెవి పోటుకు, శ్రవణ శక్తి సరిగాలేనపుడు తులసి ఆకు రసమును 
గోరువెచ్చగా వేడిచేసి 2,3 చుక్కలు చెవిలోపోసిన విశ్రాంతి నిచ్చును. 
చెవిలో చీము, రసికారుచుండి వాసనవచ్చుచున్నచో ప్రతి రోజు 
'పైరసము వేయుచుండవలెను. 

. తులసి ఆకులు, ఆవాలు నూనె సన్న మంటపై వెచ్చచేసి, ఆకులు 


నిత జీవితంలో తులసి ఉపయోగములు 


ఉడికిన తరువాత వడకట్టి రెండు మూడు చుక్కలు చెవిలో పోసిన 

పోటు తగ్గును, 
6. ముక్కులో దురద, పోటు ఉండి పుండుపడుటగాని దెబ్బతగులుట 
జరిగినచో తులసి ఆకులను బాగా నూరి వాసన చూచినచో తగ్గును. 
ముక్కులో పీనసరోగము వచ్చి పురుగులు పట్టి వాసన యున్నచో 
తులసి ఆకుల రసంలో కర్పురం వేసి వాసన చూచిన తగ్గును. 

వీర్యవృద్ధి, మూత్రరోగములు 

తులసి గింజలు జిగురుగాను వూయటకు వీలుగానుండు 
మూత్రనాళములోని వికారములకు ఉపయోగపడును. తులసి వేరుకు 
వీర్యస్థంభన శక్తి కలదు. ఈ గింజలు త్వరగా 'టూఆచ్‌ విడచును, 
మరల వెంటనే ద్రవరూపముగా మారును, కనుక వీటిని బెల్లము కలిపి 
తినుటగాని నీటిలో రంగరించి త్రాగుదురు. అట్లే తులసి ఆకులు 
వీర్యదోషములు పోగొట్టును. 
తులసి వేరును సన్నగానూరి తాంబూలములో కవిరివలె వేసుకొని 
తినినచో వీర్య పుష్టి, స్థంబన కలుగును. 
తులసి గింజలుగాని, వేరు యొక్క చూర్ణమును పాఠబెల్లముతో 
కలిపి ౩ మాస్‌లు ప్రతిరోజు పాలతో సేవించినచో పురుషత్వము 
వృద్ధిచెందును. 
తులసి గింజలు 3౩ తులముల మూసలి 4 తులములు, మిస్రీ 4 
తులములు నూరి కలుపవలెను. దీనిని ప్రతిరోజు ఆవుపాలతో 3 
మాశ్‌లు సేవించిన వీర్యసంబంధమైన దుర్భలత పోవును. 
4. సుజాక రోగమునకు తులసి గింజలు, ఏలుకుల గింజలు, కలమీసోరా 
సమభాగములుగా కలిసి నూరవలెను ఈచూర్ణమును 2,3 గురువింద 
గింజలు ఎత్తు తిని రెట్టింపు నీళ్ళు కలిపి పాలలో త్రాగగలిగినంత 
వరకు త్రాగిన గుణమిచ్చును. ఇందు పంచదార మొదలైనవి 
కలుపరాదు. 
ఉపదంశ రోగములకు తులసి గింజలను నీటిలో నూరి ముద్దగా 


౫ 


గ్‌ 


ఫ్‌ 


కా 


13 


నిత్య జీవితంలో తులసి ఉపయోగములు 


చేసి అందువేపరసము రెట్టింపు పోసి కాచవలెను. అది నల్లగా అవగానే 
వడపోసి చల్లార్చవలెను. దానిని పుండ్లు మీద రాయనలెను, 
అన్నిపుండ్లకు వాడవచ్చును. 

. మూత్ర దాహములో పావుశేరు పాలు 1 1/2 పావుశేరు నీరు కలిపి 
అందు 2,3 తులముల తులసి ఆకులు రసమును కలిపి 
'ఆాగవలెను. 

. వీర్య దుర్భలతకు తులసి గింజలు 9 గురివింద గింజలు ఖాండో 
మొక్క పాత శీరా 1గులివింద గింజ కలిపి ఉదయం సాయంకాలము 
తినవలెను. 

. రాత్రి తులసి గింజలు 4 మాశా పావుశేరు నీళ్ళలోనానబెట్టి ఉదయం 
వాటిని తినినచో ప్రమేహ ధాతుక్షేణత, మూత్రకృచ్ళము తగ్గును. 
ఫ్రీల ప్రత్యేక రోగములు 

తులసి గింజలలో జిగురు, పూయుటకు అనువగు గుణము కలదు. 
ఇది వురుష జననేంద్రియ రోగములందు లాభదాయకమని 
నిరూపించబడినది. తులసి స్తీవాచకము కనుక కధలలో శ్రీవిష్ణుప్రియ 
ఆనుటచే స్రీరోగములను నివారింపగలదు. వారి ఆరోగ్యమును కూడా 
మెరుగుపరచగలదు. 

. స్త్రీల బుతుక్రమము ఆగినప్పుడు తులసి (ఆకులు, కొమ్మలు, 
విత్తనములు, కాడ, వేరు, వీటిగుజ్జు) శొంఠి, వేప చక్కరసం, 
అజబాయన్‌ తాలీస్‌ ఆకులు వీటిముద్ద 1 తులం తీసికొని పావుశేరు 
నీళ్ళలో మరగించి నాల్గవ వంతు మిగిలినపుడు దింపి వడకట్టి 
కొంతకాలము త్రాగినచో కుదుటపడును. 
స్త్రీలు బయటనున్నప్పుడు తులసి ఆకుల కషాయం మూడు 
రోజులపాటు త్రాగుచుండిన హాని కలుగని విధముగా గర్భనిరోధము 
కలిగించును. ఇది వారికి శుద్ధమైనది. దోషరహితమైనది. పుష్టి 
కరమును కలిగించును. ఇది వంధ్యలకు గూడా సంతానోత్పత్తికి 
గూడా ప్రయోగింపబడుచున్నది. 


యా స్యాన్నత ప్రజానారి తస్యా అంగ ప్రమార్జయేత 

సాపుత్ర లభేతే దీర్భ జీవన చాప్యరోగిణాం 

వంధ్యా మార్జయే దంగ కృశైర్మం గ్రేణ సాధకాః 

సా అపి సమ్వుత్‌ సరాదేవ గర్భధత్తే మనోహరం!! 
భావం:- సంతాన నష్టమగుచున్నప్పుడు ఆమె అంగమును తులసితో 
శుద్ధి చేసిన పుట్టే పిల్లలు దీర్హజీవులగాను, రోగరహితులుగా నుందురు. 
వంధ్యాస్తీలకు అంగమును తులసి ఆకులు, దర్భలచేతను శుద్ది 
చేయించినచో సంవత్సరములోపలే సంతానవంతులగుదురు. తులసిని 
విధి విధానముగాను, శ్రద్ధతోను పూజించిన శారీరక మానసిక దోషములు 
పోయి స్త్రీ అంగము గర్భధారణకు యోగ్యమైనదగును. దీనికి బదులుగా 
తులసి విత్తనముల చూర్ణము, షర్బత్‌ రూపమున కూడా వాడవచ్చును. 
మొదట కులసి కషాయములతో కొంత కాలము అంగమును శుద్ధిచేసి 
తర్వాత తులస్‌ విత్తనముల ప్రయోగముచే గర్భాశయము శక్తి 
వంతమైనది సంతానోత్పత్తియగుట నిశ్చయమగును. 

. గర్భిణీస్త్రీల కడుపు, ఛాతి దురదగాయున్నచో వనతులసి ఆకుల 
లేపనముచే నయమగును. 

. తులసి గింజను, పసుపు గుండ సమపాళ్ళతో తీసికొని మెత్తగా 
నూరి అంగముపై చిలికినచో గర్భము జారిపొవుట మాన్సును. గర్భిణీ 
స్రీలకు పొట్ట పెరిగినపుడు పొత్తి కడుపుపై పగుళ్ళవలె ఉండును. 
అందుండి దురద కూడా బయలు దేరును. అందుకు తులసి ఆకులు 
నూరి పొత్తి కడుపుపై పూసినచో నయమగును. 

, తులసి ఆకులు రసముతో జీలకర్రను నూరి అవుయొక్క 
గుమ్మపాలతో సేవించిన ప్రదర రోగములు మాయమై స్వస్థత 
చెందును. 

. ప్రసవ వేదనలో నొప్పులు తీవ్రమైనపుడు 1తులం తులసి ఆకుల 
రసం త్రాగినచో సుఖ ప్రసవమగును. తులసి వేరును నడుము 


కట్టియుంచినను సుఖ ప్రసవమగును. 
పిల్లల రోగములు 
చిన్న పిల్లల రోగములకు తులసి నిరపాయము, సౌమ్యమైన 
జిషధములు జ్వరము, దగ్గు, పాలు కక్కుట, శ్వాస ఆది రోగములలో 
త్వరగా ఉపశమించును. 
చిన్న పిల్లల స్పోటకములో తులసి కొమ్మ అజబాయిన్‌ అల్లం 
సమభాగములుగా చేసి సేవించిన తగ్గును. 

. స్పొటక జ్వరములో 1 తులం తులసి ఆకులు, మెంతులు 1 తులం, 
కూత్‌ అమాశా అర్థపావుశేరు నీళ్ళలో కాచి వడగట్టి త్రాగించిన 
నయమగును. 

. చలి, దగ్గు వచ్చినపుడు తులసి ఆకుల రసం, ఆజాబాయిడ్‌ అల్లం 
౩ తులముల చొఃన కల్వముల తేనె కలిపి సీసాలో నుంచవలెను. 
30 నుండి 60 చుక్కల చొప్పున రోజుకు ౩ పర్యాయములు సేవించిన 
బాగుపడును. 

. తులసి ఆకులు, తుమ్మచెక్కలు, ఆజాబాయిక్‌ ఒక్కొక్క తులము 
చొప్పున ఒక చటాకు నీళ్ళలో కాచి నాల్గవ వంతు మిగులునట్లు 
చేసి వడపోసి త్రాగించిన అన్ని జ్వరములు నయమగును. 

. పిల్లల కడుపు ఉబ్బరమునకు తులసి రసమును 2మాశా వరకు 
తాగించిన నయమగును. 

. పళ్ళు వచ్చు సమయమున నీళ్ళ విరేచనములగుచుండును. ఆప్పుడు 
తులసి ఆకుల చూర్ణమును దానిమ్మ పానకముతో కలిపి ఇచ్చిన 
బాగుండును. 

ఉదరరోగములు 
తులసి తాజా ఆకులను ఒక తులం ఉదయం సేవించిన అజీర్ణము 
తగ్గును. 

. తులసి యొక్క(ఆకులు, కొమ్మలు, కాడ, విత్తనములు, వేరు) లను 
కషాయము కాచి త్రాగుటచే నీళ్ళ విరేచనములు కట్టి జీర్ణశక్తి 


16 


నిత జీవితంలో తులసి ఉపయోగములు 


వృద్ధిపాందును. 
. "పై కాషాయములో జాజికాయ చూర్ణమును కలిపి త్రాగినచో నీళ్ళ 
విశేచనముల వలన అతినీరసమును త్వరగా పోగొట్టును. 

.. తులసి, అల్లం రసం ఒక్కొక్క చెంచా త్రాగిన కడుపు నొప్పి తగ్గును. 
. తులసి 11 ఆకులు ఒక మాశా వాయువిడంగములతో నూరి 
ఉదయం సాయంత్రం స్వచ్భమైన నీటితో త్రాగిన నులిపురుగులు 
నశించును. 


. తులసి, సహజన ఆకులు చటాకు రసములో సైంధవ లవణము 
కలిపి సేవించిన ఆకలి మాంద్యము తగ్గి విరేచనము సాఫీగా అగను. 

. ఎండు తులసి ఆకులు, శౌంరి, బెల్లం కలిపి పెద్ద మాత్రలు చేసి 
కలిపి సేవించిన నీళ్ళ విశేచనములు తగ్గును. 

. ఎండు తులసి ఆకులు చూర్ణము 1మాళా, సబ్బాగింజలు 3 మాశాలు 
కలిపి పెరుగుతో సేవించిన నీళ్ళ విరేచనముల తగ్గును. 
పుండ్లు, గాయము, చర్మరోగములు తులసిలో శుద్ధి చేయుగుణము 


కలదు. ఆధునిక పరిశోధనల వలన తులసిలో అనేక రోగకారకమైన 
క్రిమినాశక శక్తి గల సువాసన గుభాళించును. చరక సంహితలో విష 
చికిత్సకు చాలాచోట్ల తులసిలో గల జంతుఘ్స, విషహారి గుణమును 
సూచించిపబడెను. కందిరీగ, తేలు కుట్టినప్పుడు తులసి ఆకులు 
ఉపయోగము చెప్పబడెను. గాయములపై వండు తులపి ఆకుల 
పాడుమును చల్లిన, మలినములు, చేరకుండా, పుండునయమగును. 
తులప్‌ ఆకుల కషాయముతో కడిగినను నయమగును. తామర, గజ్జి, 
రఖూయీ మువోసా రోగములలో పైకషాయముతో కడిగిన 
'లాభదాయకము. చర్మరోగనివారణలో తులసి యొక్కశక్తి అధికమై 
శీఘ్రముగా నయమగును. ఈ విధమైన గాయములు పుండ్ల పైన తులసి 
బాగా ఉవయోగించును. తులని యొక్క గంధమును అరగదీసి 
రాసినను తగ్గును. తులసి కషాయము వలన గూడా నయమగును. 
తర్వాత ఎండు తులసి ఆకుల చూర్ణమును చల్లిన శివ్రుముగా 


నిత్య జీవితంలో తులసి ఉపయోగములు 


నయమగును. 
1 తులసి ఆకులును నిమ్మరసముతో నూరి పట్టించినచో తామర 
నయమగును. 

. తులసి రసం 2 పాళ్ళు, నువ్వులనూనె 1పాలు కలిపి సన్నని సెగపైకాచి 
వడపోసి వాడిన దురద మొదలగు అన్ని చర్మరోగములు 
నయమగును. 

. కాచిన తులసిరసం కొబ్బరినూనె కలిపి పట్టించిన మంట తగ్గును. 

. తులసి ఆకులను గంగాజలముతో నూరి నిరంతరము రాసిన తెల్ల 
మచ్చలు నయమగును. 

. వెంట్రుకలు రాలునపుడు తులసి ఆకులను లేత రావ (ఎప్పల్‌) 
ఆకులు నూరి పట్టించిన వెంట్రుకలు రాలుట తగ్గును. 

. ముక్కులో పుండును తులసి ఆకులు రేగుపండును నూరి 
వట్టించినను వాసన చూచినను గుణమిచ్చును. 

. కడుపులో పుండు గుల్మములకు తులసి ఆకులు సోయా చిక్కుడు 


కాయల కషాయమును తీసి అందుసైధవ లవణమును కలిపి 
(త్రాగవలెను. 

. తులసి ఆకులు, పటిక చూర్ణముచేసి గాయములపై పూసిన 
త్వరగానయమగును. 

. జుట్టు ఊడిపోవుట, తెల్లవెంట్రుకలకు తులసి ఆకులు, ఎండు 
ఉపిరికతోనూరి తలకు పట్టించి ఒక మాదిరి వెచ్చని నీటిలో 
కడగవలెను. 


10.చంకలో కురుపులకు తులసి ఆకులు, ఆవాలు, బెల్లం గుగ్గిలము 
సమయుగా నీళ్ళలో నూరి వేడిచేసి కట్టుకట్టినచో నయమగును. 

11.20,25 తులసి ఆకులను నూరి నీటిని కలిపి రసం తీసి అర్ధశేరు 
నీళ్ళనువ్వుల నూనెను కలిపి నీరు యిగురువరకు మరగించవలెను. 
నూనెను వడపోసి సీసాలో పోసి కొద్దికొద్దిగా ఒంటికి మర్ధనా చేసినచో 
దురద, గజ్జి నయమగును. 


18 


'నిత్చ జీవితంలో తులసి ఉపయోగములు 


'పైతెలముతో పాటు ఉదయమున తులసివేరు, శొంఠి, చూర్ణము 
గోరువెచ్చని నీటితో త్రాగిన కుష్టవంటి భయంకరరోగములు 
నయమగును. తీవ్రమైన కుష్టరోగికి తులసి రసమును 
ఇచ్చినయముచేసినట్లు ప్రసిద్ధ వైద్యుడు చెప్పెను. 
12.తులసిలో రక్తశుద్ధి చేయుగుణము కలదు. కనుక అన్నిరకముల 
రక్త ఫిసాద్‌ రోగులైన పుండ్లు, గాయములు, చర్మముపై ఎర్ర 
దద్దుర్గును కూడా నయము చేయును. ఒక రాగిపాత్రలో అర్ధపావు 
నిమ్మరసములో తులసి, నల్ల కసీదీ రసము కూడా అంతే 
కలుపవలెను. పాత్రను ఎండలో నుండుటచే ఎండును. బాగా 
ఎండి చిక్కబడగానే ముఖముపై రాయగనే ముఖముపై 
నల్లమచ్చలు పోయి శుభ్రముగాను అందముగాను అగును. ఇట్లు 
అనేక సార్లు ఒంటిపై రాయుటచే శరీరమున ఏ భాగమునైనా ఉన్న 
తెల్లమచ్చలు కూడా నయమగును. 
139.తులసి రనము ఆకులు నిమ్మరసముతో నూరి రాసినచో తామర 
పూర్తిగా నయం అగును. 
14. తులసి, వేపాకుల ను పెరుగుతో నూరి రాసినను తామరపోవును. 
మస్తిప్కుము, స్నాయువుల రోగములు 
మస్తిష్కము, జ్ఞాననాడుల ప్రక్రియ అతికూడావలన సూక్ష్మమైనది. 
అందేమాత్రము చెడినను తలతిరుగును, జ్ఞాపకశక్తి తగ్గుట, మందము 
మూర్చ ఉన్మాదము, అపస్మారము మొదలగు భయంకర రోగములు 
కలుగును, వాటి చికిత్స కూడా కష్టతరమే, అన్ని రకములు వైద్యులు 
తత్కాలిక ఉపశనమునకు తీవ్ర బెషదములను ఉపయోగించినను అది 
చివరకు మెదడుకు పూర్తిగా నష్టపరచిపాడు చేయును. ఇట్టి అవస్థలో 
తులసి అత్యంత సూక్ష్మ ప్రభావశక్తి గల దివ్యౌషధములన్నిటి మీద 
తగు ప్రభావము చూపును. 'తులసి కవచంలో చెప్పినట్లు తులసితో 
సంబంధము ఎర్బడుట వల్లను దానిని భక్తిపూర్వకముగా ప్రసాదముగా. 
భావించి తీసికొనినచో దాని ప్రభావము మన జ్ఞానేంద్రియములపై చూపి 


శిత్చ జీకితంలో తులసి ఉపయోగయులు 


మేలు చేయును. మస్తిష్కము కండ్లు చెవులు, ముక్కు, నాలుక 

కంఠముల దోషములను పోగొట్టును. 

1. ఆరోగ్యమైన మనిషి కూడా రోజు 10 తులసి ఆకులను, మిరియాలు 
4,5లను నూరి వడకట్టి త్రాగు చుండినచో మెదడు శక్తి వృ 
పొందును. అవసరమైనచో 2,4 బాదం పప్పులను తేనెను కలిపి 
తినవచ్చును. 

. ఉదయ స్నానమైన వెంటనే 4,5 తులసి ఆకులను నీటితొ నమలి 
యమైంగినచో స్మరణశక్తి, మేధాశక్తి వృద్ధి పొందును. 

. అపస్మారకములో తులసి ఆకులు వేపాకుతో నూరి నలుగు పెట్టినచో 
నయమగును. నియమబద్ధముగా చాలాకాలము చేయవలెను. 

. తులసి ఆకులు సరస్వతి ఆకులు నూరి వడగట్టి ఒక గ్లాసు నిత్యము 
'త్రాగుచూ ఉండిన మెదడు యొక్క దుర్భలత, ఉన్మాదము తగ్గును. 

. తులసి ఆకులు రనములో కొద్ది ఉప్పువేసి ముక్కులో ఒకటి రెండు 
చుక్కలు వేసినచో మూర్చ నిస్పృహ నివారించును. 

. తులసి శ్రద్ధగా, నియముముగా వాడినచో జ్ఞానేంద్రియముల శక్తి 
'పెంపాందును. 

వన్నుపోటు 

. తులసి ఆకులను మిరియపు గింజలను నూరి మాత్రలుగా చేసి 
పంటిపై పెట్టినచో పోటు తగ్గును. 

. తులసి పంచాంగమును (ఆకులు, కొమ్మ, కాండము, వేరు, బెరడు) 
లను అరతులము నూరి అర్హశేరు నీళ్ళలో మరగబెట్టి సగము వరకు 
మిగులునట్లు చేసి పుక్కిలించినచో పన్నుపోటు తగ్గును. 

తలనొప్పి 

. ఎండు తులసి ఆకుల చూర్ణము లేక విత్తనములను నూరి గుడ్డలోన 
'ఉంచి వాసన చూచినచో విశ్రాంతి కలుగును. 

. తులసి ఆకులు, 35 తెల్లమిరియాలు, 1 తురిమ, 10 నగ్‌లు నీటితో 
నూరిరసముతీసి నిత్యము త్రాగినచో పాత తలనొప్పి తగ్గును. 


20 


నిత్చ జీవితంలో తులసి ఉపయోగములు 


3. తులసి ఆకులు మిరియపుగింజలు నూరి రసము తీసి పీల్చినచో 
పార్శనొప్పి పోవును. 
4. వనతులసి పూలు, మిరియము గింజలను కాలు కొరకుంచుపై 
నుంచి దానిని వాసన చూచిన తీవ్రమైన తలనొప్పి తగ్గును. 
5, నల్ల తులసి వేరును గంధము తీసి నుదుటిపై రాసిన నొప్పి తగ్గును. 
కీళ్ళ వాతము మోకాళ్ళ నొప్పులు 
తులసి వాతదోషమును పొగొట్టు గుణముకలదు. వాత ప్రకోపముచే 
నాడులలో బాధతులని కషాయము ఉవకారి తులనీరనము 
త్రాగుచుండినచో మోకాలు నొప్పులు తగ్గును. బెణుకు, దెబ్బలకు తులసి 
రసమును పూయవలెను. 
తులసి వేరు, ఆకులు, కొమ్మ గింజలు డంటల్‌ ఇదింటికి 
సమానముగా తీసికొని నూరి వడగట్టి 1 తులం చొ॥న అంతే 
తూకముగల పాత బెల్లముతో కలుపవలెను. ఉదయం సాయంత్రం 
మేకపాలలో సేవించిన కీళ్ళవాతము నయమగును. 
. వనతులసి యొక్క పంచాగములను నీటితో మరగపెట్టి ఆవిరి 
పెట్టినచో కీళ్ళ వాతము నయమగును, 
వివిధరోగములు 
నల్లమందు, కుచలా ఉమ్మత్త మొదలగు వాటి విషమును పోగొట్టుట 
తులసి ఆకులను ఆవునేతిలో నూరి సేవించవలెను. ఇట్లు చాలాసార్లు 
వాడవలెను. 
దాహము (రోగము) నకు తులసి ఆకుల రసములో నిమ్మరసము 
పటిక బెల్లం చూర్ణము కలిపి షర్భత్‌గా చేసి త్రాగవలెను. 
భోజనము గంట తర్వాత తులసి ఆకులు 4,5 నమిలిన దుర్గంధము 
పోవును. 
, తులసి ఆకులు హుర్‌హుర్‌, అమర్‌బేల్‌, ఒంటి మేంగనా వీటిని 
గోమూత్రముతో కాచినూరి అండముపై పట్టించిన వాపు తగ్గును. 
కొమ్మలున్నచోట నల్లులు, దోమలు, ఈగలు మొదలగు కీటకములు 


స 


ba 


లు 


మ్‌ 


లా 


J 


21 


నిత్య జీవితంలో తులసి ఉపయోగములు 


రావు. 

. ఛాతి, పొట్టపిండములలో మంటయున్నచో తులసి ఆకులు, 

'దేవదారుచెక్క కలిసినూరి గంధముగా చేసే రాసిన నయమగును. 

మెడనొప్పికి తులసి ఆకులరసము తేనెతో కలిపి నాకవలెను. 

మలబద్దకం చెణుకు ఎంతు తులసి ఆకులు 1 వంతు కాలానమక్‌ 

ఒక వంతు అర్ధపావు శేరు మజ్జిగలో కలిపి తినవలెను. 

మూలశంకకు తులసి వేరు వేపగింజల మిగి సమపాళ్లగా తీసికొని 

నూరి పొడుము చేయవలెను. దీనిని రోజు మజ్జిగతో సేవించవలెను. 

10.కడువులో Liner పెద్దదైనవుడు తులసి వేరును నవాసారము, 
నానుహాగా జవాభార్‌ సమముగా తీసికొని చూర్ణము చేసి 
మంచినీటితో సేవించవలెను. 

11 వెన్నెముక(పసలీ)లో చలికి తులసి ఆకుల రసం అవంతముల 
పోహకర్‌మల్‌ చూర్ణము 3పాళ్లు వేడిచేసి బాధగలచోట రాయవలెను. 

12.నారికురుపు సహ్ర రోగములో పోటు ఉన్నచో తులసి వేరుగంధము 
పూయవలెను. అప్పుడు 2,3 అంగుళముల పురుగు బయటకు 
వచ్చును, దానిని కట్టియుంచి మరుసటి రోజు కూడా ఇల్లే చేసిన 
2,3 రోజులలో పురుగు అంతయు బయటకు వచ్చును. 
కొంతకాలము అట్లే పూయుచుండినచో నయమగును. 

13.దేహములో పైత్యము ఎక్కువైనచో తులసి గింజలు 2 బాగములు 
ఆంవలాకాము రబ్భాతో కలిపి సేవించవలెను. 

14.కలరాలో తులసి ఆకుల, గింజలుపొడి, వేపచెక్క, అపామార్గ గింజల 
చూర్ణము, గిలోయ, ఇంద్రా వీటిని కలిపి 2,3 తులములు 3 పావుశేర్ల 
నీటితో మరగించి సగము మిగులునట్లు దేసి ౩ తులముల చొ॥న 
కొంత తక్కువ సమయములోనే సేవించవలెను. 

పొముకొటు చికిత్స 

. మధ్యప్రదేశ్‌లోని కొండజాతివారు తులసి ఆకులను నూరి వెన్నతో 

కలిపి పూయుచుందురు ఆలేపము నల్లబడినచో దానిని తీసి మరల 


ణి 


ణ్‌ 


ఆ 


శిత్చ జీవితంలో తులసి ఉపయోగములు 


లేము పూయవలెను. లేదా గుప్పెడు తులసి ఆకులను 
నములునట్లు చేయుదురు. 

. స్త్రీకి పాముకరవగా తులసి ఆకులరసము, ఆరటిబోదెరసమును 
కలిపి వెత్తిమీద చాతిమీద పూయవలెను. రెండు తులముల రసము 
'తాగించబడినది. ఇట్లు 5 నుండి 10 నిమిషముల కొకసారి 
చేయుచుండవలెను. చివరు 6,7 గంటలకు స్పృహ వచ్చెను 24 
గంటలకు పూర్తిగా నయమయ్యెను. (రామకృష్ణ మిషన్‌ వారి చికిత్స) 

. ఆయుర్వేద గ్రంధములలో 

కాకండ సురసాగవాక్రో శిరషఫలే 

ఉద్భంధ విషజల సృసలపోనస్యపావనీ 
అర్థం: సర్చవిషమునకు తులసి కాకతింతు, ఇంద్రాయణ, పునర్నవ, 
మకోయ, సరిసగింజలను కలిపి నూరి ముక్కులో పిండి కొంతభాగం 
త్రాగించవలెను. 

. పాముకాటుకు బుబయీ తులసి గింజలను నమలవలెను. లేదా 
కొంతనమలి మరికొంత కుట్టినచోట రాయవలెను. ఆకులరసం 
క్‌తులములకు త్రాగించినను శీఘ్రముగా నయమగును, 

తులసి ఉపాసన, మానసిక చికిత్స 

మానసిక చికిత్స 2 రకములు: 1. ఆత్మ సంకేతము ఆరోగ్యమైన 
వ్యక్తి తన మానసిక వృత్తులను శ్రేష్టమైన వాటిగా చేసి కొనుటకు పదేపదే 
ఏదోఒక పనిని మనస్సులో నుంచుకొని నోటితో అనును. అట్లేకల్పన 
చేయును. అట్టు చేయుటచోక్రమముగా ఆవిశేషములు వృద్ధి పొందును. 
ఇట్టి భావనలు నిరాకార వ్యక్తిని ఆశ్రయించును. అట్టి విచార శిలురైన 
వారు చాలా అరుదుగా నుందురు. 
2. సామాన్య ప్రజలకు దైవప్రార్థన, స్తుతి, కవచములద్వారా ఆత్మ 
సంకేతమును పొందగలుగుదురు. ఏలనన అది స్థూల పదార్థములపై 
ఆర్ధయుక్తముగా పఠించినచో ఫలితము తప్పక లభించుట నిశ్చయము. 

తులసీ కవచము 


కవచమనగా పూర్తి స్తోత్రము, తులసిలో లీనమై ముందు శక్తిని 
దైవీశాగా భావించి ఆపాద మస్తకము రక్షించుటకు, ఆరోగ్యవంతముగాను 
కార్యదక్తునిగా చేయుటకు ప్రార్థించవలెను. తులసి యొక్క పరిసర 
వాతావరణమే ఆరోగ్య తత్వములతో కూడా మనోవైజ్ఞానిక ప్రముగ 
ప్రభవింపచేయుచుండగా దానిని దైవీ విభూతి ఏదేని ఆరోగ్యమునకు 
క్రామమునకు ప్రార్థించినచో ఆస్తుతి వలన ఆత్మ సంకేత శక్తి కలుగును. 
'అహ్మండ పురాణమున తులసి మహాత్యములో ఇట్లు చెప్పబడెను. 
తులసీ శ్రీమహాదేవనమః పంకజధారిణీ 
శిరోమే తులసీ పాతుబాలం పాతుయశస్వేనీ 
'దృగేమే పద్మనయనా శ్రీ సభీ శ్రవణోమమ 
ఘనాపాతు సుగంధమే సఖంచసుముఖీమమ 
కమలమును ధరించు ఓ తులనీ మాతా! నీకు 
భక్తిపూర్వకముగా నమన్కరించుచున్నాను. తులసీ రూపములోనే 
శిరన్సును రక్షింపుము. పద్మనయన నామముతో నానేత్రములను 
శ్రీసఖీనామమున చెవును గంధం అనే పేరున ముక్కును నముఖియను 
పేరున ముఖమునకు రక్షింపుము. 
జిహ్వమేపాతు శుభదాకంఠ విద్యామహోమమ 
స్కధౌ కల్హారిణీ పాతు హృదయం విష్ణువల్లభా 
పుణ్యదా పాతుమే మధ్యంనాభిసౌభాగ్య దాయినీ 
కటాఇకుండలినీ పాతు ఊరునారదవం దితః 
శుభదానానాలు కనుకాపాడుము విధ్యామయీనాకంఠమును 
కాపాడుము. కల్హారిణి నా భుజబును, ఓ విష్ణువల్లబా నాహృదయమును, 
ఓపుణ్యదానామధ్యబాగమును ఓ సౌభాగ్యదాయినీ వానాభిని, ఓ 
కుండలినీ నానడుమునూ, ఓ నారద వందితా నాతొడలను రక్షింపుము. 
జననీ జౌను నీపాతాజంఏ సకల వందితా 
నారాయణ ప్రియాపాదే సర్వాంగసర్వరక్షిణీ 
సకటే విషయే దుర్గేభయే వాదే మహాహలే 


నిత్య జీవితంలో తులసి ఉపయోగములు 


నిత్య సధ్యయే పాతు తులసీ సర్వధై సదా 
ఓ జనని నాధాతువులను ఓ నకల వందితా నా 
జంఘములను ఓ నారాయణ ప్రయా పాదములను ఓనర్వరక్షణీ 
నాసర్వాంగములను రక్షింపుము. ఓదుర్గా అన్ని సంకటములనుండియు, 
ఓ మహాదేవా భయమునుండి శత్రువులనుండి కాపాడును, ఓ సంధ్యా 
రూపిణి! ఎల్లప్పుడు రక్షించుచుండుము. తులసీ దేవి మాకు 
శుభములనిచ్చుగాక. 
ఇతీదం పరమగుహ్యంతులస్కాకవచామృతం 
మృత్యన్‌ మమృతార్థయ భీతానాం భయాయచ 
మోక్షాయచముముక్రూనాం ధ్యానినాధ్యానయోగకృత్‌ 
సరేయ విశ్వకాయానాం విద్యాయై వేదవాది కాం 
ఈ తులసీకవచం చాలా గుహ్యమైనది. మరణానన్నమైనవాడు. 
మృత్యువునుండి భోయుముతోనున్నవాడు భోయమునుండి 
రోక్షింవమబడును. మోక్రార్భలకు ముక్తి గూడా కలుగును. 
యోగాభిలాషులకు ధ్యానము నందు దృఢతకలుగును. సంసారులకు 
కోరిన కోరిక నెరవేరును. జ్ఞానులకు జ్ఞానము లభించును. 
ద్రవిణం దరిద్రాణాం పాపీనా పాపశాంతయే 
అన్నాయ క్షుధితానాంచ స్వర్గమిచ్భతాం 
భక్తార్థ విష్ణు భక్తానాం విష్ణ సర్వాంతరాత్మనే 
జాప్యతిపర్గ సిద్యార్థ గృహస్థీన విశేష! 
దీనదరిద్రులకు నంపత్తి, దుష్కర్మలకు పాపర్మలనుండి విముక్తి 
అనార్తులకు అన్నియు, స్వర్గాభిలాషులకు స్వర్గము, భక్త తత్పరులకు 
సర్వాంతర్యామియైన విష్ణుభక్తి, గృహస్థులకు త్రివర్గప్రాప్తి కలుగును. 
ఈకవచము స్తోత్రరూూవముననున్నవ్పటికీ దీనిని శ్రద్శతోను, 
తన్మయత్వకముగా చదివి ఇందు తెలిపిన శారీరక మానసిక ఉన్నతులను 
ప్రయత్నపూర్వకముగా మనస్సునందు నిలిపినచో వాటి ప్రభావము 
మన శారీరక మానసిక ప్రవృత్తులపైబడి మేలును కలుగచేయును. 


నిత్య జీవితంలో తులసి ఉపయోగములు 


దాని వలన సాంసారిక విషయములందు జీవన నిర్వహణమునందు 
మంచి ప్రభావము కలుగును. ఇందలి అర్థమును గ్రహించుచు పఠించిన 
ఎక్కువ ఫలితము కలుగును. 
తులసీ ప్రదక్షిణా స్తోత్రం 
శో॥ యన్మూలే సర్వతీర్భానీ । యన్మధ్యే సర్వదేవతా: 1 
యదగ్రే సర్వవేదాశ్చ । తులసీం త్వాం నమాన్యహమ్‌్‌ ॥ 
తాత్సర్యము : మూలము సర్వతీర్థములు, మధ్యన సర్వవేదములు 
గల తులసి చెట్టుకు మొక్కుచున్నాను। 
నిత్య జీవితంలో మనందరికీ ఉపయోగపడే ఈ 'తులసి' పుస్తకములు 
ఇంకా 'గాయత్రీ' వున్తకములు “భక్తుల” విరాళాలతో ముద్రించి 
ఉచితముగా పంచిపెడుతున్నాము. 1000 పుస్తకాలకి దాదాపు 2500-00 
రూ॥లు అవుతుంది. మీ శక్తిని బట్టి విరాళాలు పంపి “దేవీదేవతల 
పరమ గురుదేవులు” దివ్యాశీస్సులు పొందండి. 250 రూ॥ గాని ఇంకా 
ఎక్కువ విరాళం ఇచ్చిన వారి పేర్లు పుస్తకంలో వేయబడును మారు 
పంచిపెట్టుటకు కొన్ని పుస్తకాలు పంపిస్తాము. 


నిశ్చ జీవితంలో తులసి ఉపయోగములు 


తులసీ-ఆనవాయితి 

కొన్ని గృహాలలో ముందుతరాలవారికి “తులసి” ఉపయోగం 
తెలియకో శ్రద్దలేకో తులసి మొక్కలు వేయకపోతే మా పెద్దలు 
పెంచలేదు. మాకు ఆనవాయితీలేదు. అంటుంటారు. చాలామంది 
ఆరోగ్యాన్ని పిల్లల చదువును పాడుచేసే టి.వి,లు విషయంలో ఈ 
ఆనవాయితీ పాటిస్తే మంచిది. అంతేకాని పరమ పావనమైన తులసి 
విషయంలో ఆనవాయితీ గురించి ఎవరు భయపడనవసరం లేదు. 


“తులస్‌' ప్రాణవాయువు 24 గం.లు వదులుటవలన ఆ వాయువు 
పేల్చుట వలన “యజ్ఞము" చేయు ఫలితము వచ్చుచున్నది. కావున 
ప్రతీ ఇంట్లో కనిసం 10 మొక్కలయినా పెంచి వాతావరణ కాలుష్యాన్ని 
నివారించి ఆరోగ్యాన్ని రక్షించుకొని తులసి తీర్ధం సేవించండి. గృహంలో 
ఎక్కువ ఖాళి ఉన్నవారు. అళోక, రావి, వుసిరి, మారేడు వంటి చెట్లు 
పెంచవలెను, 


